Table of Contents 


Table of Contents 4 


1/3 Webtopdfconverter.com 


ఈసమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలుఆీకి 
1.సర్వ బాధ నివారణ మంత్రం. 


"నమస్తే భగవన్‌ దేవ దత్తాత్రేయ జగత్‌ ప్రభో || 
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్చమే ||" 


2. సర్వరోగ నివారణ దత్త మంత్రం. 


"నమస్తే భగవన్‌ దేవ దత్తాత్రేయ జగత్‌ ప్రభో|| 
సర్వ రోగ ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్చమే||" 


3. సర్వ కష్ట నివారణ దత్త మంత్రం. 
"అనసూయాత్రి స౦భూతో దత్తాత్రేయో దిగ౦బర: స్మర్శగామీ స్వభక్తానా౦ ఉద్ధర్తా భవ SOSerd]| 
4. దరిద్ర నివారణ దత్త మంత్రం. 


"దరిద్ర విప్రగ్రేహే య: FSO భుక్వోత్తమ శ్రియ౦|| 
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్‌ శ్రీ HS Seto] |" 


5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం. 


"దూరీకృత్య పిశాచార్తి౦ జీవయిత్వా మృత౦ సుత౦|| 
యో భూదభిస్టదః పాతు సనః స౦తాన వృద్ధికృత్‌ ||" 


6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం. 


"జీవయామాస భర్తార౦ మృత౦ సత్యాహి మృత్యుహా|| 
మృత్యు ౦జయః స యోగీ౦ద్రః సౌభాగ్య౦ మే ప్రయచ్చతు]||" 


7. అప్పులు తీరుటకు, అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం దత్త మంత్రం. 
"అత్రేరాత్మ ప్రదానేన యోముకో భగవాన్‌ బుణాత్‌|| దత్తాత్రేయ౦ తమీశాన౦ నమామి బుణముక్తయే| |" 


8. సర్వ పాప నివారణ దత్త మంత్రం. 


2/3 


Webtopdfconverter.com 


CODE మహాతేజా దత్తాత్రేయో మహాముననిః|| 
తస్య స్మరణ మాత్తేన సర్వ పాపైః ప్రముచ్యతే|| 


9. దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం. 


అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన || 
దిగ౦బర నమో నిత్య౦ తుభ్య౦ మే వరదో a5] | 


10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం. 


విద్వత్సుత మవిద్య౦ య అగత౦ లోక ని౦దిత౦|| భిన్న జిహ్వ౦ బుధ౦ చక్రే శ్రీ దత్తః శరణ౦ మమ|| 


11. పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించ బడ్డ ధనము లేక వస్తువుల తిరిగి పొందుటకు... 


కార్త వీర్యార్టునో నామ రాజా బాహు సహస్రవాన్‌|| తస్య స్మరణ మాత్రేన హృత౦ నష్ట౦చ లభ్యతే|| 


ళీ తివిధానంతీి ఫ్రీ 


ఈ మంత్రాలలో మీ సమస్యకు తగట్టు ఏది అవసరమో ఆ మంత్రాన్ని రోజు 108 సార్లు లేక సమస్య తీవ్రత బట్టి 1008సార్లు గాని రోజూ ఉదయం 


జపం చేయాలి.. ఇలా 41 దినములు చేయాలి .. 


OSB గురుదత్త లేసి 


3/3 


Webtopdfconverter.com 


